కాకతీయుల నుండి అసఫ్‌ జాహీల వరకు 


TIO el ens 


(చరిత, సంస్కృతి, భాష, నాహిత్వం౦) 





సంవాదకులు 
ఆఅజూార్య జ. అరుణకుమారి 


తెలంగాణ సాహిత్య అకాడమి డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 





కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు 
తిలంగాల 


(చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) 


గౌరవ సంపాదకులు 
డా॥ నందిని సిధారెడ్డి 


సంపాదకులు 
ఆచార్య జి. అరుణ కుమారి 
డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 





కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 
(చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) 
©: తెలంగాణ సాహిత్య అకాడమి 


గౌరవ సంపాదకులు 
డా॥ నందిని సిధారెడ్డి 


సంపాదకులు 
ఆచార్య జి. అరుణ కుమారి 
డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 


ప్రతులు : 1000 
ISBN : 978-164008170-3 


ప్రచురణ - 30 


మొదటి ముద్రణ : డిసెంబరు, 2018 
వెల : 250/- 


ప్రచురణ : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్ర భారతి ప్రాంగణం 
హైదరాబాదు - 500 004. 


(ప్రతులకు : 
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు 


ముద్రణ : 

చరిత ఇం(ప్రెషన్స్‌ 
అజమాబాద్‌, హైద్రాబాద్‌. 
ఫోన్‌ : 040-27678411 


విషయసూచిక 


చరిత్రకు చేర్చు - నందిని సిధారెడ్డి iii 
తెలంగాణ చారిత్రక ప్రయాణం - ఆచార్య జి. అరుణకుమారి 
- డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ Vv 
కృతజ్ఞతలు - సంపాదకులు xxix 
1. కాకతీయుల నుంచి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ - డా॥ డి, రాజారెడ్డి 1 
2. కాకతీయుల కాలం నాటీ నీటి పారుదల సౌకర్యాలు _- ఆచార్య పి.ఎస్‌. కనకదుర్గ 32 
8. _ కాకతీయులనాటీ కొత్త శాసనాలు - డా. దామరాజు సూర్యకుమార్‌ 78 
4 తెలంగాణ చరిత్రలో స్త్రీ పరిపాలకులు - ఎ.వి.వి.కె. చైతన్య 88 
ర. కాకతీయ నిర్మాణకళ - సాంకేతిక అంశాలు 
(రామప్ప దేవాలయం) - దా॥ ఈమని శివనాగిరె్డి 97 
6. కాకతీయుల సామంతులు - ఆచార్య జి. అరుణ కుమారి 130 
7. కాకతీయుల కాలంనాటి శాసనాల్లోని భాషా పరిశీలన - డా॥ సంగనభట్ల నర్సయ్య 166 


8. కాకతీయ సామ్రాజ్య వైభవము - శిలాకావ్య నిదర్శనము - ఆచార్య రేమిల్ల వెంకట రామకృష్ణ శాస్త్రి 184 


9. _ తెలంగాణలో నృత్యవికాసం - డా. సువర్చలాదేవి 188 
10. మలికాకతీయుల ప్రస్థానం (బస్తర్‌ కాకతీయులు) __- ఢ్రీరామోజు హరగోపాల్‌ 202 
11. ముసునూరి, రేచర్ల వెలమ - నాయకులు - డా॥ టి. దయాకర్‌ రావు 212 
12. తెలంగాణ పద్మనాయకులు - సాంస్కృతిక జీవనం - డా॥ చెన్నమనేని పద్మ 246 


Xxxi 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22, 


23. 


24, 


25, 


26. 


27. 


తెలంగాణలో బహమనీలు 


తెలంగాణ చరిత్రలో షితాబ్‌ ఖాన్‌ 


సోమన, పోతనల యుగ సాహిత్య పరిచయం 
కుతుబ్‌ షాహి పాలకులు 


హైదరాబాద్‌ నగర నిర్మాణంలో 
మీర్‌ మొహమ్మద్‌ మోమిన్‌ అస్తరబాది పాత్ర 


కుతుబ్‌ షాహిల కాలం నాటి సాంఘిక పరిస్థితులు 
తెలంగాణ సాంఘిక చరిత్ర 

కుతుబ్‌ షాహిల కాలంలో ఉర్దూ సాహిత్యం 
కుతుబ్‌షాహిల తెలుగు సాహిత్యాఖిమానం 
తెలంగాణలో అచ్చతెలుగు ఉద్యమం 

తెలంగాణలో మతం 

తెలంగాణ కావ్యాలు అన్యదేశ్యాలు 


తెలంగాణాలో తెలుగు లక్షణ గ్రంథాలు 


= దా॥ జి,.అంజయ్య 

- కడారి సంపత్‌ రాజా రామ్‌ 
- డా॥ మల్లెగోడ గంగాప్రసార్‌ 
- డా॥ మల్లెగోడ గంగా ప్రసాద్‌ 


- దొడ్ల సత్యనారాయణ 


= డా॥ అరుణ పరిటి 

- ఆచార్య జి.సాంబశీవా రెడ్డి 

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
- జాలాది సురేశ్‌ 

- ఆచార్య ముదిగంటి సుజాతరెడ్డి 
- డా॥ సమ్మెట నాగమల్లేశ్వరరావు 
- డా॥ గంపా వెంకటరామయ్య 
- క. లావణ్య 


- ఆచార్య రేమిల్ల వేంకట రామకృష్ణశాస్త్రి 


తెలంగాణ సంస్థానాలు - తెలుగు సాహిత్య పరిచయం - డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 


విదేశి చారిత్రక రచనల్లో తెలంగాణ 


Xxx1i 


- కడారి సంపత్‌ రాజా రామ్‌ 


256 


261 


271 


318 


331 


343 


355 


366 


378 


387 


395 


404 


416 


421 


435 


తెలంగాణ సాంఘిక చరిత్ర 
(కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు) 


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం 


భౌగోళిక చరిత్ర, రాజుల చరిత్రను స్పష్టంగా చెప్పడానికి అనేక 
ఆధారాలు ఉంటాయి. సాంఘిక చరిత్రను చెప్పడానికి చరిత్రకారుడు విశేషంగా 
శ్రమించాల్సి ఉంటుంది. సాంఘిక చరిత్రకు సాహిత్యం ముఖ్యమైన ఆధారంగా 
నిలుస్తుంది. వీటితో పాటు శాసనాలు, నాణాలు, కట్టడాలు, సమకాలికుల 
రచనలు, ఇతర భాషల్లో వచ్చిన రచనలు సాంఘిక చరిత్ర నిర్మాణానికి 
తోడ్పడతాయి. 

మతం, దాని నుండి విడిగా చూడలేనిస్థితిలో ఉన్న కులాల ప్రభావం 
కూడా సాంఘిక చరిత్ర మీద ఉంటుంది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ 
ఆధారితమైంది. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న వృత్తులను, కళలను 
పరిగణనలోకి తీసుకోవాలి. పాడిపంటలు బాగుంటే పండుగలు, జాతరలు 
బాగా జరుపుకుంటారు. ప్రజల ఆహారం, ధరించిన వ(స్తాలు, ఆభరణాలు, 
చేసుకునే పండుగలు, రాతల్లో, మాటల్లో ఉండే భాష, ఆర్థిక పరిస్థితులు, 
కట్టడాలు, వాటిపై కనిపించే కళలు, పాటలు, సాహిత్యం, వీటన్నింటికీ గల 
చారిత్రక, రాజకీయ, భౌగోళిక అంశాలెలా తోడ్చడినవో కూడా సాంఘిక 
చరిత్రలో విశ్లేషించుకోవచ్చు. 


తెలంగాణ సాంఘిక చరిత్రకు ఆధారాలు 
సాహిత్యం, శాసనాలు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీయుల 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 355 


రచనలు, శిల్పాలు, చిత్తరువులు, నాణాలు, సామెతలు, జానపదులు పాడుకునే 
సుద్దులు మొదలైన అంశాలన్నీ సాంఘిక చరిత్రకు ఆధారాలు. శాసనాలు, 
కట్టడాలు, నాణాలు, సాహిత్యం మొదలైనవి కూడా సాంఘిక చరిత్రకు 
ఆధారాలు. 

సురవరం ప్రతాపరెడ్డి-ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఖండవల్లి 
లక్ష్మీరంజనం -ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, దేవులపల్లి రామానుజరావు- 
మనచరిత్ర సంస్కృతి, ఏటుకూరి బలరామమూర్తి-ఆంధ్రుల సంక్షిప్త 
చరిత్ర, 1946 విజ్ఞాన సర్వస్వాలు, బి.యస్‌. యల్‌ హనుమంతరావు-ఆంధ్రుల 
చరిత్ర, ఆదిరాజు వీరభద్రరావు-ప్రాచీనాంధ్ర నగరాలు, మల్లంపల్లి సోమశేఖర 
శర్మ-ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, చిలుకూరి వీరభ[ద్రరావు-ఆంధ్రుల చరిత్రము, 
పి.వి. పరబ్రహ్మశాగ్తి-తెలుగుశాసనాలు, మారేమండరామారావు -కాకతీయ 
సంచిక మొదలైనవి తెలంగాణ సాంఘిక చరిత్రను తెలుసుకోడానికి 
తోడ్పడతాయి. 


సాంఘిక చరిత్ర 

“సాంఘిక చరిత్ర మానవ చరిత్ర-ప్రజల చరిత్ర, మన సొంత 
కథ. అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందెట్లండునో తెలుపునట్టిది. 
అది మన తాత ముత్తాతల చరిత్ర వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, 
వారి ఆటలు, వారి పాటలు, వారు పడిన పాట్లు, వారు మనకిచ్చిపోయిన 
మంచి చెడ్డలు”గా ఆంధ్రుల సాంఘిక చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డి 
వివరించారు(పుట: రి). దీన్ని బట్టి సంభూనికి చెందిన చరిత్రను 
'సాంఘికచరిత్రగా చెప్పుకోవచ్చు. ప్రజల జీవన విధానాన్ని సంస్కృతి, 
సాంఘికచరిత్ర వివరిస్తుంది. 

చరిత్ర రచనలో భిన్నదృక్పథాలు, ప్రభావాలు ఉంటాయి. సాంఘిక 
చరిత్రను రాసేవాళ్ళు కూడా తమ మతం, కులం ప్రభావాల నుండి 
తప్పించుకోలేరు. గతకాలంలో జరిగిన సంఘటనల సమాహారమైనా, అది 
సమకాలీన జీవన పరిస్థితుల్ని బట్టి బహిర్గతమవుతూ, నూతన వ్యాఖ్యానాలకు 
గురవుతుంది. తెలంగాణ సాంఘిక చరిత్రను అర్థం చేసుకోవడానికి, 
క్రమపద్ధతిలో తెలుసుకోవడానికి రాజకీయ చరిత్ర పట్ల కనీస అవగాహన 
అవసరం. 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 356 


తెలంగాణ రాజకీయ చరిత్ర 

(క్రీ.వూ.600-400 కాలానికి చెందిన వెండి నాణాలు 
బయటపడటం వల్ల తెలంగాణను ఆ కాలంలో 'గోవరాజులు 
పరిపాలించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. తర్వాత క్రీ.పూ. 200 నుంచి 
క్రీ.శ.200 వరకు సాతవాహనులు పరిపాలించారు. వారి తర్వాత 
విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, 
వాకాటకులు పరిపాలించారు. కాకతీయులు కీ. శ. 950 నుండి 1828 వరకు 
పాలించారు. ఆ తరువాత ముసునూరు నాయకులు, పద్మనాయకులు, 
బహమనీలు, కుతుబ్‌ షాహిలు, అసఫ్‌ జాహీలు(క్రీ. శ. 1724-1948) 
తెలంగాణను పరిపాలించారు. తెలంగాణలో కాకతీయుల తర్వాత మరలా 
అంత ప్రభావితమైన సాంఘిక చరిత్రకు తోడ్చడిన వాళ్ళలో ప్రముఖంగా 
చెప్పుకోవలసిన వాళ్ళు కుతుబ్‌ షాహిలు, అసఫ్‌ జాహిలు. 
తెలంగాణ సాంఘిక చరిత్రలో ముఖ్యాంశాలు 

తెలంగాణలో బౌద్ధం క్షీణించిన తర్వాత జైనం తీసుకొచ్చిన చైతన్యం 
శైవం, వైష్టవంలో కుల భేదాలు తగ్గడానికి కారణమైంది. అదే సమయంలో 
కొత్త కులాలు పుట్టాయి. ప్రజల భాషలో సాహిత్యం రావడానికి, దేవాలయాల 
నిర్మాణాలు, అనేక కళల వికాసానికి కూడా ఇది కారణమైంది. దేవాలయాల 
నిర్మాణంతో ముడిపడిన అనేక వృత్తులు ప్రాముఖ్యతను పొందాయి. 
కాకతీయులు వ్యవసాయం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక చెరువులను 
తవ్వించారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని 'చెజువుల దేశం” అని పిలిచేవారు. 
వ్యవసాయం బాగుంటే పురోహితులు, చర్మకార, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, 
కంసాలి, వడ్డెర, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త గౌండ్ల, గాండ్ల 
వంటి ఎన్నో వృత్తుల వారికి చేతినిండా పనుంటుంది. 

వ్యవసాయం, దాని ఆధారిత వృత్తుల ప్రభావం వల్ల గ్రామాల్లో 
జానపద సంస్కృతి విలసిల్లింది. రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారదకథ, 
హరికథ, చిందు బాగోతం, బాల సంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, 
సాధనా శూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్పాడి నృత్యం, చెంచు, 
కోయ, బంజారా ప్రదర్శనలు ఇక్కడ ఉన్నతంగా వెలుగొందాయి. బతుకమ్మ, 
బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్‌, కాట్రావులు, కొత్తలు, 
సం[క్రాంతి, ఉగాది, పెద్దలకు పండుగ, ఊరి వండగలు ఎన్నో 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 357 


జరుపుకునేవారు. వీటిలో నేటికీ దాదాపు అన్ని వృత్తులు, జాతరలు, పండుగలు 
కొనసాగుతున్నాయి. పేరిణి తాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, 
పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్‌ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్‌ వెండిపనులు 
ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి. సమ్మక్క సారలమ్మ, బల్మురికొండల 
రాయుడు, సర్వాయి పాపన్న రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, 
రాంజీ గోండు, కొమురం భీం, బండి సాయన్న ఆరుట్ల రామచంద్రారెడ్డి, 
రేణుకుంట రామిరెడ్డి ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలుగా 
పరిణామం చెందాయి. 
ఆర్థిక పరిస్థితులు 

కాకతీయ కాలంలో ఆంధ్రదేశం సిరిసంపదలతో తులతూగిన్నట్లు 
అమీర్‌ ఖుస్రూ, వాసఫ్‌ అబ్బుల్లా, మార్మోపోలో వంటి విదేశీయుల రచనల 
వల్ల తెలుస్తుంది. వ్యవసాయం చాలా వరకు వర్షాధారమే. కాకతీయులు, 
వారి సామంతులు పెద్ద చెరువులు, కాలువలు త్రవ్వించి, నీటి పారుదల 
సౌకర్యాలు కల్పించారు. రామప్పచెరువు, కేసరి సముద్రం, పాకాల చెరువు, 
కాటసముద్రం, చౌడ సముద్రం, సబ్బీ సముద్రం, జగత్మేసరి సముద్రం 
అందుకు ఉదాహరణలు. ఇంకా నెల్లూరు, కడప, పల్నాడు ప్రాంతాల్లోని 
అడవులను నరికి సాగు చేసారు. దానితో కొత్త గ్రామాలు ఏర్పాడ్డాయి. 
గోధుమలు, వరి, కొర్రెలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉ 
ల్లి అల్లం, పసుపు వంటివి ఎక్కువగా పండించేవారు. కొబ్బరి, జామ, 
మామిడి, అరటి, కూరగాయల తోటలు ఉండేవి. పంచదార, బెల్లం, నూనె 
పరిశ్రమలు ఉండేవి. పశుసంపద ఎక్కువగా ఉండేది. పాలు, పెరుగు, నెయ్యి 
పుష్కలంగా లభించేవి. రత్నకంబళాలు, ముఖమల్‌ వస్త్రాలను నేసేవారు. 
నాణ్యమైన వస్త్రాలను ఎగుమతి చేసేవారు. పంచలోహాలతో వస్తువులు 
తయారయ్యేవి. దేశీ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రసిద్ధి. అక్కడ ప్రతి వారము 
మడిసంత, మైలసంత జరిగేవి. మంథెన, పానుగల్లు, అలంపురం, మాచెర్ల, 
వేల్పూరు, యనమదల, తంగెడ, త్రిపురాంతకం, లేబాక, కొచ్చర్లకోట, 
నందలూరు, నెల్లూరు, పెద గంజాం, ఘంటశాల ఇతర వాణిజ్య కేంద్రాలు. 
మోటుపల్లి, మచిలీపట్టణం వంటి రేవుపట్టణాల ద్వారా విదేశి వ్యాపారం 
జరిగేది. 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ + 3858 


కాకతీయులు కళాపోషణ 

దేవాలయ నర్తకీ మణుంలకు, మృదంగ విద్వాంసులకు, 
గాయకులకూ, గృహ దానాలు చేసినట్లు పిల్లలమల్డి శాసనంలో ఉంది. 
పానుగల్లు శాసనంలో మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు గృహ దానాలు 
చేసిందని ఉంది. ధర్మసాగర శాసనంలో జలబకరండ అనే అపూర్వ మైన 
వాద్య ప్రశంస ఉంది. ఈ కరండ వాద్య కారులకూ, పది మంది నాట్యకత్తెలకూ 
కొన్ని వివర్తనాల భూమిని ఇచ్చినట్లు ఉంది. చేబ్రోలు శాసనంలో కాకతి 
గణపతిదేవుడు, జాయప సేనాని పదహారు మంది ఆటకత్తెలకు గృహ దానాలు 
చేసినట్లుంది. రామప్ప గుడిని 1162లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు 
కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని శిల్ప కౌశలం ఉన్నతమైంది. 
నృత్తరత్నావళి శాస్తమంతా మూర్తీభవించి స్థంబాలమీదా, కప్పుల మీదా 
కనబడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు 
అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ 
నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తాయి. జాయపసేనాని 
రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో 
తొణికిసలాడుతూ ఉంది. 
వివాహం-కులవ్యవస్థ 

కాకతీయులు అనులోవము, విలోవు వివావా పద్దతులను 
అనుసరించారు. కాకతీయ రుద్రమదేవి రెండో కూతురు ఇందులూరి 
అన్నయమంత్రి అనే బ్రాహ్మణున్ని వివాహం చేసుకుంది. గణపతిదేవునికి 
చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు ఉంది. వీరి కాలంలో బలిజ, సాతాని, 
వెలమ వంటి కొత్త కులాలు ఆవిర్భవించాయి. రెడ్డి, వెలమ, కమ్మ, తెలగ 
కులాలు ఈ కాలంలో బలపడ్డాయి. కాకతీయుల శాసనాల్లో కోమట్లు, ఈదుర, 
గొల్ల, అక్నల(కంసాలి), సాలె, మంగలి, కుమ్మరి, కమ్మరి, బోయ, రుంజలు, 
పిచ్చకుంట్ల, బవని, మేదర, గాండ్ల మొదలైన కులాల పేర్లు కన్పిస్తున్నాయి. 
కాకతీయ రాజులు వీరశైవ, వీరవైష్ణవ మతాలను పోషించి వాటి ద్వారా 
సాంఘిక సమానత్వాన్ని సాధించాలని ప్రయత్నించారు. శైవమతం వల్ల 
సమాజంలో లింగాయతులు, బలిజలు, పెరిక జంగాలు, తంబళ్లు వంటి 
మొదలైన కొత్త కులాలు పుట్టాయి. 

అలాగే వైష్టవంలో సాతానులు, నంబులు, దాసర్లు, శైవంలో చాకలి, 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 359 


మంగలి, మాల, మాదిగ జాతుల వారు ఉన్నారని బసవపురాణం చెబుతుంది. 
మల్మాపురం శాసనం ప్రకారం అన్ని కులాల వారికి సహపంక్తి భోజనాలు, 
అన్న వస్త్ర దానాలు సమానంగా ఉండేవి. విశ్వబ్రాహ్మణులు మొదట జైనులు. 
తరువాత వీరశైవంలో చేరారు. గణపతిదేవ చక్రవర్తి నియోగ (బ్రాహ్మణులను 
కరణీకం వృత్తిలో స్థిరపడేట్లు చేశాడనీ, గోపరాజు రామ ప్రధాని అనే మంత్రి 
సలహాపై వారిని కరణాలుగా నియమించాడని తెలుసోంది. 

ఉలుఘ్‌ ఖాన్‌ ప్రకారం ఓరుగల్లులో బోగం వీధి ఉన్నట్లు తెలుస్తుంది. 
రాజ అంతఃపురంలో, దేవాలయాల్లో భోగం వారు నృత్యం చేసేవారు. 
ప్రతాపరుద్రుని ఉంపుడుగత్తె మాచల్టేవికి ఆనాటి సమాజంలో గౌరవం 
పలుకుబడి ఉండేది. వైష్ణవ మతస్థులు దేవదాసీలను, శైవ మతస్థులు 
బసవనీరాండ్రి ఆచారాలు ప్రవేశపెట్టారు. రుద్రమదేవి స్రీలకు, శిశువులకు 
వైద్యశాలలు కట్టించినట్లు తెలుస్తుంది. 


ప్రీల అలంకరణ 

కాళ్లకు పసుపు లేపనం, పారాణి, పెదవులకు యావక రసం 
పూసుకోవడం, పండ్లకు చిక్కాపొడి, అవాంఛిత రోమాలు పోవడానికి సుసుర 
ఖేట్‌ వాడటం, పెండ్లయిన ఆడవారి మెడలో తాళి, నల్లపూసల దండ, కాళ్లకు 
మెట్టెలు, అందెలు, ముక్కుకి ముక్కెరలు, ముంజేతికి మురుగులు, మోచేతులకు 
దండ కడియాలు, నడుముకు వడ్డాణాలు, సంపన్న ప్రీల మెడలో ముత్యాల 
హారాలు, పుడకల పట్టెడ, రోమన్‌ నాణాలతో చేసిన కాసుల పేర్లు, 
తాటంకాలుగా పిలువబడిన హారాలు ఉండేవి. చైనా అద్దాలు వాడేవారు. 
మార్మోపోలో ప్రకారం సన్నని సాలెగూడులాగ అతి సున్నితంగా ఉండే 
నాణ్యమైన వస్ర్తాలను ధరించేవారు. బసవపురాణ కర్త సోమనాథుడు ఇరవై 
రకాల వస్త్రధారణల గురించి రాశాడు. అవి వెంజావలళీయు, జయరంజియు, 
మంచుపుంజంబులు, మణిపట్టు, భూతిలకము, శీవన్నియము, మహభఛీనీ, 
భావ తిలకం, పచ్చని పట్టు, రాయశేఖరం, రాయవల్లభుడు, వాయు మేఘము, 
గజవాళము, గండవాడము, గావులు, సరిపట్టు, మస్లిన్‌ వ(స్రాలు, అద్దకాలు 
వంటివి. 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 360 


సాహిత్యం 

ప్రజల జీవనవిధానాన్ని గుర్తించడానికి ముఖ్యమైన ఆధారం 
సాహిత్యం. దీని ఆధారంగా ఆనాటి సాంఘిక జీవనం మనకు చాలా వరకు 
స్పష్టమవుతుంది. పాల్కురికి సోమనాథుడు ప్రజల భాషలో కవిత్వం రాశాడు. 
ఇతర కవులు కూడా సమకాలీన పరిస్థితులను బట్టి సాహిత్యాన్ని సృష్టించారు. 
గోనబుద్దారెడ్డి ద్విపదలో “రంగనాథరామాయణం' రాయడానికి వెనుక వీరశైవ 
ప్రభావం ఉంది. ఇది తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందింది. గోన 
బుద్దారెడ్డి సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి పొందింది. 
ఈమె వేయించిన బూదపురం శాసనం నేటి భూత్వూర్‌లోని దేవాలయంలో 
ఉంది. గణపతిదేవుని బావమరిది జాయపసేనాని నృత్తరత్నావళిని రచించాడు. 
తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కుర్కి సోమనాథుడు తెలుగు 
సాహిత్యంలోనే ఆదికవిగా నిలిచాడు. తొలి పురాణ అనువాద మహాకవి 
మారన ఇదే కాలానికి చెందినవాడు. ప్రతాపరుద్రుని ఆస్థానకవి విద్యానాథుడు 
రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం ప్రఖ్యాతి చెందింది. మూడు తరాల 
కాకతీయ చక్రవర్తుల వద్ద మంత్రిగా పనిచేసిన శివదేవయ్య కూడా మహాకవి. 
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు స్వయంగా కవి. అతను శివయోగసారం 
వంటి రచనలు చేశాడు. 14వ శతాబ్దికి చెందిన కాచ-విఠలులు తొలి తెలుగు 
జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. చమత్మార చంద్రిక రచించిన విశ్వేశ్వరుడు 
కూడా 14వ శతాబ్దికి చెందిన కవి. తెలుగులో తొలి యక్షగాన రచయిత 
సర్వజ్ఞ సింగభూపాలుడు కూడా ఇదే కాలానికి చెందినవాడు. అనపోత 
నాయకుని కుమారుడు రెండో సింగభూపాలుడు కవి. విజయనగర రాజు 
బుక్కరాయల కోడలైన గంగాదేవి కాకతీయుల ఆడబిడ్డ. ఈమె కవయిత్రి. 
తొలి తెలుగు వచనకర్త కృష్ణమాచార్యులు కూడా 14వ శతాబ్దికి చెందినవాడు. 
సింహాసన ద్వాత్రింశిక రచించిన కొరవి గోపరాజు కూడా ఇదే కాలానికి 
చెందినవారు. 

“చితభారతం” రచయిత చరిగొండ ధర్మన్న 15-16వ శతాబ్దికి 
చెందిన ప్రముఖ కవి. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణలో 
తెలుగు సాహిత్య ప్రభ తగ్గినా మరింగంటి సింగరాచార్యులు తన కవిత్వంతో 
ఇ(బ్రహిం కుతుబ్‌ షాను మెప్పించి అగ్రహారాన్ని పొందాడు. అప్పటి కవులు 
ఇ(బ్రహిం కుతుబ్‌ షాను మల్మిభరాముడని అభివర్ణించారు. ఇబ్రహిం కుతుబ్‌ 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 361 


షా ఆస్థానకవి అధ్ధంకి గంగాధరుడు. ఇతను రచించిన తపతి 
సంవరణోపాఖ్యానం ప్రఖ్యాతిచెందింది. పొన్నెగంటి తెలగనాచార్యుడు 16వ 
శతాబ్దికి చెందినకవి. కులీ కుతుబ్‌ షా సంస్కృత “శుకసప్తతి”ని “యాతినామా” 
పేరుతో పారసీలోకి అనువాదం చేయించాడు. ఈ కాలంలోనే దోమకొండ 
సంస్థానం సాహిత్యానికి పేరుగాంచింది. 1600 ప్రాంతానికి చెందిన కాసె 
సర్వప్ప “ఫెద్దేశ్వర చరిత్రము”ను రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి 
కాకునూరి అప్పకవి ప్రసిద్ధ లక్షణ గ్రంథ కర్త. తానీషా వద్ద పనిచేసిన 
అక్కన్న -మాదన్నల మేనల్లుడు కంచెర్ల గోపన్న భద్రాచల రామునిపై కీర్తనలు 
రచించాడు. 

అసఫ్‌ జాహిలు ఉర్జూకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణలో 
తెలుగు సాహిత్యం కుంటుపడిందనే వాదనలున్నాయి. గద్వాల సంస్థానాధీశు 
లు కవులుగా పలు రచనలు చేశారు. వారు తరుచుగా కవితా గోష్టులు 
నిర్వహించేవారు. వనపర్తి, జటప్రోలు సంస్థానాధీశులు కవి పండితులను 
ఆదరించారు. 


తెలంగాణ సాంఘిక చరిత్ర- అసఫ్‌ జాహిలు 

అసఫ్‌ జాహిలు 17వ శతాబ్దంలో మధ్యాసియా ప్రాంతం నుంచి 
భారతదేశానికి వచ్చి మొగల్‌ సామ్రాజ్యంలో ఉన్నత పదవులు అలంకరించారు. 
కుతుబ్‌షాహిల పతనం తర్వాత 1687-1724 వరకు హైదరాబాద్‌ నగరం 
మొగలుల ఆధీనంలో ఉంది. మొగల్‌ గవర్నర్‌ జెరంగబాద్‌ నుంచి పరిపాలన 
చేపట్టాడు. మరాఠాల దాడుల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు 
మొగలులు 1724లో నగరం చుట్టూ గోడల నిర్మాణాన్ని ప్రారంభించారు. 

మొగల్‌ గవర్చరైన మీర్‌ ఖముద్దీన్‌ నిజాం ఉల్‌ ముల్క్‌ 1724లో 
హైదరాబాద్‌లో “అసఫ్‌ జా” వంశాన్ని స్థాపించాడు. 

కుతుబ్‌ షాహి సుల్తానులు ఏడుగురూ కూడా పండితులను 
ఆదరించారు. చక్కటి నిర్మాణాలు చేసారు. హైదరాబాదులో ఇండో పర్షియను, 
ఇండో ఇస్లామిక్‌ సారస్వతం, సంస్కృతుల వ్యాప్తికి దోహదం చేసారు. ఈ 
సుల్తానులు తెలుగు భాషను ఆదరించి తెలుగు సంస్కృతిని పోషించారు. 
కూచిపూడి నాట్యం కుతుబ్‌ షాహిల కాలం నాటిదే. కూచిపూడి అగ్రహారం 
ఒక సుల్తాన్‌ విద్వాంసులకు ఇచ్చిన కానుకే. వీరి కాలంలో గోల్కొండ 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 362 


వజ్రాలకు, ముత్యాలకు, ఉక్కుకు, ఆయుధాలకు, అద్దకపు వస్త్రాలకు 
ప్రపంచంలోనే ప్రముఖ మార్మెట్టుగా విలసిల్లింది. 

అసఫ్‌ జా వారసులు నిజాం అనే పేరుతో హైదరాబాదును 
పాలించారు. ఏడుగురు నిజాముల పాలనలో హైదరాబాదు ఆర్థికంగాను, 
సాంస్కృతికంగాను కూడా అభివృద్ధిని సాధించింది. నిజాంసాగర్‌, ఉ 
స్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ వంటి పెద్ద జలాశయాలను నిర్మించారు. 
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పై సర్వేలు కూడా వీరి కాలంలో మొదలయ్యాయి. 
అసఫ్‌ జాహిల నిర్మాణంలో ముఖ్యమైన, అద్భుతమైన నిర్మాణం ఫలక్‌నుమా 
ప్యాలెస్‌. దీన్ని హైదరాబాద్‌ ప్రధానమంత్రి, ఆరో నిజాం బావమరిది వికార్‌- 
ఉల్‌-ఉమ్ర పాయెగా నిర్మించాడు. ఫలక్‌నుమా అంటే ఉర్దూలో 'ఆకాశంలోని 
అద్దం” అని అర్థం. 1884లో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. సముద్ర 
మట్టం నుంచి 2000 అడుగుల ఎత్తులో 32 ఎకరాల విస్తీర్ణంలో తేలు 
ఆకారంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో ఇటాలియన్‌, 
ట్యూడర్‌ వాస్తు కళలను చూడవచ్చు. ఈ ప్యాలెస్‌ ముఖ్య భాగంలో గోల్‌ 
బంగ్లా, జనానా మహల్‌, అంతఃపుర రాణివాసాన్ని నిర్మించారు. 

హైదరాబాద్‌ చుట్టూ వీరు 17 ద్వారాలను నిర్మించారు. అందులో 
ముఖ్యమైన డబీర్‌పుర ద్వారాన్ని 1724-40 మధ్య కాలంలో నిర్మించారు. 
హైదరాబాద్‌ రాజ్యంలోని పండితుల్లో ఒకరైన అబుస్‌ సమద్‌ డాబిర్‌-ఉల్‌- 
ముల్క్‌ పేరును ఈ ద్వారానికి పెట్టారు. 1768 తర్వాత అసఫ్‌ జాహిల 
కట్టడాల నిర్మాణం ఊపందుకుంది. అసఫ్‌ జాహిల కాలంలో నిర్మించిన 
కట్టడాల్లో పాయెగా సమాధులు, సైదానిమా సమాధి, చౌమహల్లా ప్యాలెస్‌, 
పురానా హవేలి, బేగం బజార్‌, రేమండ్‌ సమాధి, గన్‌ఫొం(డ్రి, బ్రిటిష్‌ 
రాజప్రతినిధి కోట, హైకోర్టు భవనం, ఆర్ట్స్‌ కాలేజీ భవనం, దివాన్‌ దేవిడీ, 
ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి భవనం ముఖ్యమైనవి. 17 95లో మన్సీ రేమంద్‌ 
ఆధ్వర్యంలో ఫిరంగుల తయారీ పరిశ్రమను గన్‌ఫాండ్రి పేరుతో నిజాం 
అలీఖాన్‌ నిర్మించాడు. గన్‌ఫొండ్రి నిర్మాణంలో ఇటుకలు, మోర్టార్‌ను వాడారు. 
నిజాం అలీఖాన్‌ సైన్యంలో ముఖ్యమైన (ఫ్రెంచ్‌ అధికారి మన్సీ రేమండ్‌. 
ప్రజలు ఇతజ్ణి ముసారాముడని పిలిచేవారు. ఇతడి పేరు మీద ముసారాంబాగ్‌ 
నిర్మాణం జరిగింది. మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ 40వ జన్మదినాన్ని 
పురస్కరించుకొని 1905లో టౌన్‌హాల్‌ నిర్మాణాన్ని ప్రారంభించి 1923లో 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 363 


పూర్తి చేశారు. దీన్ని పర్షియన్‌, రాజస్థానీ శైలిలో నిర్మించారు. తర్వాతి కాలంలో 
నిజాం ప్రభుత్వం ఈ హాలును శాసనసభ(అసెంన్లీ భవనం)గా మార్చింది. 
మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌(1911-1948) కాలంలో నిర్మించిన ఆస్పత్రికి ఆయన 
పేరు మీద ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిగా నామకరణం చేశారు. ఉ 
స్మానియా ఆసుపత్రిని ఇండో -సార్సెనిక్‌ శైలిలో నిర్మించారు. 1911లో కమల్‌ 
ఖాన్‌ తన సొంత అవసరాల కోసం సుల్తాన్‌బజార్‌ ప్రాంతంలో నూతన 
ప్యాలెస్‌ను నిర్మించాడు. మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు ఈ ప్యాలెస్‌ నచ్చింది. 
దాంతో కమాల్‌ ఖాన్‌ వద్ద నుంచి ప్యాలెస్‌ను పొందాడు. ఉస్మాన్‌ అలీఖాన్‌ 
ఒక ఫర్మానా ద్వారా ఆ ప్రాంతానికి కింగ్‌కోరి అని నామకరణం చేశాడు. 
1895లో మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌, మదరసా దార్‌-ఉల్‌-ఉలూమ్‌ అనే 
మొదటి సిటీ స్కూల్‌ను ప్రారంభించాడు. తర్వాతి కాలంలో మీర్‌ ఉస్మాన్‌ 
అలీఖాన్‌ దాన్ని విస్తరించాడు. ప్రస్తుతం ఉన్న సిటీ కాలేజీ భవనానికి ఈ 
స్మూల్‌ను 1921లో మార్చారు. 1935లో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన రెండో 
కుమారుడైన మొజంజా పేరు మీద మొజం జాహి మార్కెట్‌ను నిర్మించాడు. 
దీన్ని పూర్తిగా రాళ్ళతో నిర్మించారు. దీనికి ఒక మూలన మినార్‌ను నిర్మించి, 
అందులో ఒక గడియారాన్ని పొందుపర్చారు. 

హెచ్‌. వేక్‌ఫిల్డ్‌ చొరవతో జాగిర్గారీ కాలేజీని బేగంపేటలో 1923లో 
ఏర్పాటు చేశారు. జాగిర్జారుల, ప్రభువుల పిల్లల కోసం ఈ కాలేజీని (పైవేట్‌గా 
ఏర్పాటు చేసి రెసిడెన్షియల్‌ విధానంలో నడిపారు. భారత ప్రభుత్వం జాగిర్గారీ 
విధానాన్ని 1950లో రద్దు చేసింది. జాగిర్దారీ కాలేజీని 1957లో హైదరాబాద్‌ 
పబ్లిక్‌ స్మూల్‌గా పేరు మార్చారు. నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో 
స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు 
మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు 
అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్‌ ప్రభుత్వం తమ పాలనలో ఉన్న 
ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని 
1913లో తీర్మానించింది. ఆవిధంగా పాట్నా బనారస్‌, మైసూరు, ఉస్మానియా 
విశ్వ విద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం 
హైదరాబాద్‌ 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ చేత 1917లో 
స్థాపించబడింది. 

ఈ విధంగా కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 364 


సాంఘిక చరిత్ర స్థానిక అవసరాలకు అనుగుణంగానే రూపొందిందని 
తెలుస్తుంది. కొంతమంది పాలకులు తమ అవసరాలకోసం భవనాలు, 
విద్యాలయాలు, ఆసుపత్రులను నిర్మించుకున్నా తర్వాత కాలంలో అవన్నీ 
ప్రజల పరం అయ్యాయని చరిత్ర చెబుతోంది. కాకతీయుల చెరువుల 
నిర్మాణం, ప్రీలకు ప్రసూతి సౌకర్యాలు వంటివన్నీ ప్రజాసంక్షేమం కోసం 
చేశారు. అసఫ్‌ జాహిలు స్వతంత్రం పొందిన తర్వాత బ్రిటీష్‌ వారి 
సవాకారంతో విద్యానంన్థలు, ఆనకట్టలు కట్టారు. వీటన్నింటినీ 
పరిశీలించినప్పుడు తెలంగాణ సాంఘిక చరిత్రను లోతైన, శాప్రీయమైన 
దృష్టితో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతుంది. 


కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 365 


తెలంగాణ ఎంటెంత్సే అందము, 
అరణి సంయుక్త నిర్వహాణల్‌కే 
రెండురోజుల జాతీయ సదస్సు 
23, 24 మార్చి, 2018 


కాకతీయుల నుండి అసఫ్‌జాహిల వరకు 


తెణుం[19౯3 
(చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) 


వేదిక : 
రవీంద్రభారతి మినీహాల్‌, మొదటి అంతస్తు, హైదరాబాద్‌. 
సదస్సు చైర్మన్‌ - సదస్సు కో ఆర్జినేటర్‌- 
దా! నందిని సిధారెడ్డె ఆచార్య జ. అరుణ కుమారి 
తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 


సదస్సు కో- కో ఆర్డినేటర్‌ - 


6|| మలైగకడ గంగాఅైసాద్‌ 
వారధి అధ్యక్షులు 





కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణ 4+ 480 


Kakateeyula Nundi Asaf Jahila Varaku - TELANGANA 


ఇంత వరకు ఎన్నో ప్రసిద్ధమైన పరిశోధనలు జరిగాయి. కానీ 
కొన్ని కీలక అంశాలు (1) కాకతీయులు పరిపాలన, సామ్రాజ్య 
స్థాపన మెట్ట, పొడి (ప్రాంతాలలోనే ఎందుకు జరిపారు, 
అందుకుగల రాజకీయ భూభౌగోలళిక కారణాలు, (11 
కాకతీయులు రూపొందించిన మెట్ట ప్రాంతపు ఆర్థిక విధానం, 
రాజకీయ -ధార్మిక-ఆర్థిక భావజాలం, (11) నూతన గ్రామ 
నిర్మాణం-నీటి పారుదల సౌకర్యాలు, నిర్వహణ, నియంత్రణ 
ఆనాటి సమాజంపై కాకతీయులు అభివృద్ధి చేసిన వ్యవసాయ- 
తటాక నిర్మాణాల ప్రభావము విశ్లేషించవలసి ఉంది. ఈ 
కోణాల్లో కాకతీయుల నీటిపారుదల సౌకర్యాలను విశ్లేషించాను. 

- ఆచార్య వీ. ఎన్‌, కనకదుర్గ, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం 


తెలంగాణ చరిత్రకు సంబంధించి ఇదొక ప్రయత్నం. గట్టి 
ప్రయత్నం. ఆధారయుక్తంగా చిత్తశుద్ధితో చేసిన చరిత్ర కూర్చు. 
ఇవాళటి చారిత్రక సందర్భంలో విశేష గ్రంథాన్ని వెలువరిస్తున్నందుకు సాహిత్య అకాడమీ 
సంతోషిస్తున్నది. చరిత్ర అధ్యయనాలకు, పరిశీలనలకు, పరిశోధనలకు ఇది సముచితంగా 
ఉపకరిస్తుంది. 





- నందిని నిధారెడ్డి, చైర్మన్‌, తెలంగాణ సాహిత్య అకాడమి 


అన్ని కోణాలను ఆకళింపు చేసుకుని ఏ పక్షపాతానికి లోనవకుండా చరిత్రను 
విశ్లేషించే రచనలు భావితరాలకు ఉపయుక్తంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నమే మీ 
చేతిలో ఉన్న ఈ పుస్తకం. కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు తెలంగాణలోని 
పరిస్థితులను తగిన ఆధారాలతో జాతీయ సదస్సులో చర్చించుకుని వాటిని ఇలా పుస్తక 
రూపంలో తెచ్చాము. ఈ పుస్తకం చరిత్రలో ఉన్న కొన్ని వ్యాఖ్యానాలను సవరించింది. కొన్ని 
ఖాళీలను పూరించింది. కొన్ని తెలియని చారిత్రక వాస్తవాలను ఆవిష్కరించింది. ఈ పుస్తకం 
పాలకుల చరిత్రను మాత్రమే చర్చించలేదు. సామాన్యుల జీవన విధానాన్ని కూడా 

పరిశీలించింది. 
- ఆచార్య జి. అరుణకుమారి, డా॥మల్లెగొడ గంగాట్రసౌాద్‌, సంపాదకులు 


₹250/- 


ISBN 978-164008170-3 


4010 03 


7816 












































TELANGANA SAHITHYA AKADEMI 9 

















817 


